శ్రీ అమృత సంజీవన ధన్వంతరి స్తోత్రమ్‌ 


wl స! 
- 
=) 
గ్గ ఆగ్‌ 


We 
ry 
kJ :. 
ఏ 
| | రూ 
ts 


కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్మూట్‌, 41-1/8-13A, 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 


శ్రీ అమృత సంజీవన ధన్వంతరి స్తోత్రమ్‌ 
- భావార్థముతో - 


01.నమో నమో విశ్వవిభావనాయ 
నమో నమో లోకసుఖప్రదాయ। 
నమో నమో విశ్వసృజేశ్వరాయ 
నమో నమో ముక్తివరప్రదాయ॥। 


సమస్త విశ్వమును సంరక్షిస్తూ, ఈ విశ్వములోని జీవులందరినీ సంతోష 
స్థితిలో ఉంచుతూ, సమస్త విశ్వాన్ని వాలిస్తూ, ముక్తిపదాత అయిన శ్రీ మహి 
ధన్వంతరికి నమస్కరిస్తున్నాను. 


02. నమో నమస్తేఖిలలోకపాయ 
నమో నమస్తేఖిలకామదాయ। 
నమో నమస్తేఖిలకారణాయ 
నమో నమస్తే ఫీలరక్షకాయ॥ 


సమస్త విశ్వమును సృజించి, మాకు సమస్త కోరికలను ప్రనాదించి, అన్ని 
కార్యములకు కారణభూతుడై, సమస్త విశ్వమును సంరక్షించే శ్రీ మహా ధన్వంతరికి 
నమస్కరిస్తున్నాను. 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


'|03. నమో నమస్తే సకలార్రిహర్రే 
|] నమో నమస్తే విరుజః ప్రకర్రే 
నమో నమస్తే ఖిలవిశ్వధర్రె 
నమో నమస్తే ఖిలలో కభర్ష॥ 
సమస్త విశ్వమును లయము చేసి, పశువుల మందలను సృష్టించి, సమస్త 


విశ్వమును భరించి, సమస్త విశ్వముకంటే ప్రతిభావంతుదైన శ్రీ మహా ధన్వంతరికి 
నమస్కరిస్తున్నాను. 


04.సృష్టం దేవ చరాచరం జగదిదం బహ్మస్వరూ పేణ తే 
సర్వం తత్సరిపాల్యతే జగదిదం విష్ణుస్వరూ పేణ తే! 
విశ్వం సంహితయే తదేవ నిఖీలం రుద్రస్వరూ పేణ తే 
సంసిచ్యామృతశీకరైర్దర మహారిష్టం చిరం జీవయ॥ 
బహ్మదేవునిగా, ఈ విశ్వమును స్థిర చరాది ప్రాణులతో సృష్టించి, సృష్టించ 
బడిన విశ్వమును శ్రీ మహా విష్ణువుగా పాలిస్తూ, రుద్రుని రూపములో ఈ 


విశ్వమును లయము చేస్తూ, అందరిపై అమృతమును సంవై్రోక్షిస్తూ, సకల బాధలను 
తొలగించే శ్రీ మహా ధన్వంతరి కి నమస్కరిస్తున్నాను. 


05. యో ధన్వంతరి సంజ్ఞయా నిగదితః క్లిరాబ్టితో నిఃసృతో 
హస్తాభ్యాం జనజివనాయ కలశం పీయూషపూర్ణం దధత్‌। 

ఆయుర్వేద మరిరచజ్జ్ఞ,నరుజాం నాశాయస త్వం ముదా 
సంసిచ్యామృతశీకరరైర్ణర మహారిష్టం చిరం జీవయ॥ 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


/) ధన్వంతరీ స్వరూపముతో, క్షీర సముద్ర మధన సమయములో ఆవిర్భవించి, 
“సమస్త జీవులను చేతులలో ఒక కలశ రూపములో ధరించి, మాకు ప్రసాదించి, 
| జీవుల వ్యాధులను తొలగించే ఆయుర్వేదమును మాకు వరముగా ప్రసాదించి, 
అమృతమును చిలకరించడం ద్వారా, వ్యాధులు లేని దీర్దాయుష్పును (ప్రసాదించే 
శ్రీ మహా ధన్వంతరి కి నమస్కరిస్తున్నాను. 


06. ప్రీరూపం వరభూషణాంబరధరం త్రైలోక్య సమ్మోహనం 
కృత్వా వాయయతి స్మయః సురగణాస్పియూషమత్యుత్తమమ్‌। 
చక్రే దైత్యగణాన్‌ సుధావిరహితాన్‌ సమ్మోద సత్వం ముదా 
సంసిచ్యామృతశికరరైర్దర మహారిష్టం చిరం జీవయ॥ 
అనేక ఆభరణములను ధరించి, పట్టు వస్త్రమును ధరించి, సౌందర్యవతిగా, 
దేవతలకు అమృతము పంచి, దేవతలచే ఆకర్షించబడి, అమృతమును 
చిలకరించడం ద్వారా, వ్యాధులు లేని దీర్దాయుష్పును ప్రసాదించె శ్రీ మహా 
ధన్వంతరికి నమస్కరిస్తున్నాను. 
07. చాక్షుషోదధిసంవ్లావ భూవేదప ర్వుషాక్ళతే। 
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ॥। 
తన నెత్రములనుండి బెషధ మూలికలను భూమిపై ప్రసరింపచెయగా, 


వాటిపై అమృతమును చిలకరించడం ద్వారా, వ్యాధులు లేని దీర్దాయుష్నును 
(ప్రసాదించే శ్రీ మహాధన్వంతరికి నమస్కరిస్తున్నాను. 


08, పృృష్టమందరనిఘూర్ణని ద్రాక్ష కమఠాకృతే। 
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ॥। 


Kiron Type Institute మ 


Kiron Type Institute 


*ం 


క్షీర సాగర మధన సమయంలో చలించిపోతున్న మందర కన 


“|కూర్మరూపుడై స్థిరపరచి, అమృతమును చిలకరించడం ద్వారా, వ్యాధులు లేని 
క దీర్దాయుష్పును ప్రసాదించె శ్రీ శ్రీ మహాధన్వంతరి కి నమస్కరిస్తున్నాను. 


09. యాంచాచ్చలబలిత్రాసముక్తనిర్ణర వామనః। 
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ॥। 
వామనావతారంలో యాగ క్షేత్రములో బలి చక్రవర్తియొక్క ఆందోళనను 
తొలగించి, ముక్తి ప్రనాదించి, అమృతమును చిలకరించడం ద్వారా, వ్యాధులు 
లేని దీర్దాయుష్పును ప్రసాదించె శ్రీ మహా ధన్వంతరి కి నమస్కరిస్తున్నాను. 
10. ధరోద్దార హిరణ్యాక్షఘాత కోడాకృతె ప్రభో। 
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ॥। 
భూదేవిని దొంగిలించి పారిపోతున్న హిరణ్యాక్షుని వరాహావతారంలో 


వెంటెడించి నిర్దించి, అమృతమును చిలకరించడం ద్వారా, వ్యాధులు లేని 
దీర్దాయుష్పును (ప్రసాదించే శ్రీ మహా ధన్వంతరి కి నమస్కరిస్తున్నాను. 


11. భక్షత్రాసవినాశాత్తచందత్వ నృహరే విభో, 
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ॥। 


తన భక్తులను రక్షించడానికి, నృసింహావతారంలో ఆవిర్భవించి భక్తుల 
బాధలను తొలగించి, అమృతమును చిలకరించడం ద్వారా, వ్యాధులు లేని 
దీర్దాయుష్పును ప్రసాదించే శ్రీ మహా ధన్వంతరి కి నమస్కరిస్తున్నాను. 
12. క్షత్రియారణ్యసంభఛేద కుఠరారకరరైణుక। 
సించ సించామృతకణశ్చిరం బీవయ జీవయ॥। 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


*ం 


పరశురాముని అవతారంలో, రేణుకామాత తనయునిగా తన గండ్ర 


ట్‌ గొడ్డలితో క్షత్రియుల పై దండెత్తి, అమృతమును చిలకరించడం ద్వారా, వ్యాధులు 
స్తై లేని దీర్దాయుష్పును ప్రసాదించే శ్రీ శ్రీ మహా ధన్వంతరి కి నమస్కరిస్తున్నాను. 


13. రక్షోరాజప్రతాపాళ్ళి శోషణాశుగ రాఘవ। 
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ॥। 
రామావతారంలో సముద్రుని ఇంకింపచేసి, వారధిని నిర్మించి, లీతా మాతను 
కాపాడీ, అమృతమును చిలకరించడం ద్వారా, వ్యాధులు లేని దీర్దాయుష్పును 
ప్రసాదించె శ్రీ మహా ధన్వంతరి కి నమస్కరిస్తున్నాను. 
14. భూభారాసురసందోహకాలాగ్నే రుక్కిణీపతే। 
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ॥। 

ఈ సంసారమును ఆక్రమించుకున్న అసురులను దావాగ్ని వలె కృష్ణావతార 
రూపంలో సంహరించి, అమృతమును చిలకరించడం ద్వారా, వ్యాధులు లేని 
దీర్దాయుష్పును ప్రసాదించె శ్రీ మహా ధన్వంతరి కి నమస్కరిస్తున్నాను. 

15. వేదమార్గరతానర్దనిభ్రాంత్యైర్భురరూపధ్యక్‌ 
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ॥। 
అజ్ఞాన మార్గం వైపు పయనిస్తున్న రధాన్ని బుద్దుని రూపములో జ్ఞానముతో 


తతడిన. వెద మార్లమువైపు మళ్లించి, అమృతమును చిలకరించడం ద్వారా, 
వ్యాధులు లేని దిర్దాయుష్పును ప్రసాదించె శ్రీ మహా ధన్వంతరి కి నమస్కరిస్తున్నాను. 


1é. కలివర్ణాశమాస ృష్టధర్మర్ధ్వ కల్మిరూపభాక్‌। 
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ॥। 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


"|  కల్కిరూపములో కలియుగములో వర్ణాశ్రమ వ్యవస్థను స్టాపించి, సుస్పష్టమైన 
“| ధర్మ మార్గమును ఏర్పరచి, అమృతమును చిలకరించడం ద్వారా, వ్యాధులు లేని 
వ్‌ దీర్దాయుష్పును ప్రసాదించే శ్రీ శ్రీ మహా ధన్వంతరి కి నమస్కరిస్తున్నాను. 


17. అసాధ్యాః కష్టసాధ్యా యే మహారోగా భయంకరాః। 
ఛిందితానాశు చకైణ చిరం జీవయ జీవయ॥। 


భగవంతునిగా, నయము చేయడానికి కష్టతరమైన దీర్హకాలపు విష 


18. అల్పమృత్యుం చాపమృత్యుం మహోత్పాతానుపద్రవాన్‌! 
భింది భింది గదాఘాతైశ్చిరం జివయ జీవయ॥। 


అతి త్వరగా ప్రబల అంటు వ్యాధులను తన గదతో పిండీ: పిండి చెసి, 
అకాల మృత్యువును, దుర్హటనలను నివారించి, దీర్దాయుష్పును ప్రసాదించె శ్రీ 
మహా ధన్వంతరి కి నమస్కరిస్తున్నాను. 


19. అహం నజానే కిమపి త్వదన్యా 
తమాశయ నాధ పదాంబుజం తే! 
కురుష్వ తద్యన్మనసిప్పితం తే 
సుకర్మణా కన సమక్షమీయామ్‌॥ 


నీవు తప్ప నాకెవరూ వేరే లేరు. నీ పాద పద్మములే నాకు శరణు. నీ 
అభీష్టము ప్రకారము, నీ లీలలను మాపై ప్రసరింప చేయవలసినదిగా శ్రీ మహా 
ధన్వంతరిని ప్రార్థిస్తున్నాను. 


Kiron Type Institute 


Kiron Type Institute fi 


| 20. త్వమెవ తాతో జనసీ త్వమెవ 

5 త్వమేవ నాథశ్చ త్వమెవ బంధుః; 
విద్యాధనాగారకులం త్వమెవ 
త్వమెవ సర్వ మమ దేవ దెవ॥ 


సై తండ్రివి. నీవే తల్లివి. నీవే నాధుడవు. నీవే బంధుడవు. నీవే నా 
విద్య. సద నా రవము. సెన్‌ శాకుతతమముుకే జగదీశ్వరా నా సర్వస్వము న, 


21న మెపరాధం ప్రవిలోకయ ప్రభో 
అపరాధసింధోశ్చ దయానిధిస్వమ్‌। 


తాతేన దుష్టోపీ సుతః సురక్షతే 
దయాలుతా తేవతు సర్వదాస్మాన్‌॥ 


అనేకానేకమైన నేను చేసిన తప్పులను మన్నించి క్షమించి, ఓ దయా 
సముద్రుడా! తండ్రి తన బిడ్డలను దుష్టులనుండి కాపాడినట్లుగా నన్ను కరుణించి 
అనుగ్రహించు. 


22. అహహ విస్మర నాథ న మాం సదా 
కరుణయా నిజయా పరిపూరితః। 
భువి భవాన్‌ యది మే న హి రక్షకః 
కథమహో మమజీవనమత్ర వై॥ 


Kiron Type Institute 8 


Kiron Type Institute 


. స్వామీ! నన్ను ఎప్పటికీ మరచిపోకుండా, నీ అపారమైన కరుణను నాపై 
., "ఎప్పటికీ ప్రసరించు. ఈ ప్రపంచములో నీవు తప్ప నాకు వేరే దిక్కు ఎవరు 
. ఉన్నారు తండ్రీ. 
2౩. దహ దహ కృపయా త్వం వ్యాధిజాలం విశాలం 

హర హర కరవాలం చాల్చమృత్యోః కరాలమ్‌। 

నిజ జనపరివాలం త్వాం భజే భావయాలం 

కురు కురు బహుకాలం జీవితం మే సదాలమ్‌॥ 

ఈ భయంకరమైన విష వ్యాధులనే వలను దహించి, మమ్ము కబళిస్తున్న 


అకాల మృత్యువును ధ్వంసము వసి, నిరంతరము నిన్నే స్మరించే నన్ను రక్షించి, 
నన్ను దృఢపరచి, వ్యాధిరహిత దీర్దాయుష్నును ప్రనాదించ వలసినదిగా 


మంత్రం 


సకల దురితాని నాశయ నాశయ] 

క్రైం ఆరోగ్యం కురు కురు బ్రాం 
దీర్గమాయుర్దెహి దేహి స్వాహాో॥ 
క్రీం శ్రీం క్రీం శ్రీం బీజమం|త్రరూపుడైన జనార్థనుడు నా బాధలన్నిటినీ 


తొలగించి, క్షౌంకారరూపుడు ఆరోగ్యమును, హ్రీంకార రూపుడు దీర్షాయుషును 
ప్రసాదించుగాక. 


Kiron Type Institute 


Kiron Type Institute ర 


ఫలశుతిః 


క అస్య ధారణతో జాపాదల్పమృత్యుః పశామ్యతి। 


గర్భరక్షాకరం ప్ర్‌నాం బాలానాం జీవనం పరమ్‌॥ 


అద్భుతమైన ఈ స్తోత్రాన్ని పఠించినా, విన్నా అపమృత్యు దోషాలు తొలగి 
పోతాయి. స్త్రీల గర్భ దోషాలు తొలగిపోతాయి. పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా 


A A 


సర్వా బాధా 'ప్రశామ్యతి। 
కుదృష్టిజం భయం నశ్వేత్‌ తథా (పితాదిజం భయమ్‌॥ 


వ్యాధులన్నీ నివాచ్‌ంవబడదీ, బాధలన్నీ తొలగిపోయి, చెడు దృష్టి 
నీవారిందజణడ్‌, (పెతాది బాధలు తొలగి పోతాయి. 


ఇతి సుదర్శన సంహితోక్తం - అమృత సంజీవన ధన్వంతరి స్తోత్రమ్‌ 


// ఇతి సంపూర్ణమ్‌ // 


Kiron Type Institute 10 


Kiron Type Institute 


